మరుగుజ్జు రాక్షసుడు 


జపానుజానపద కథ 


ఆ మరుగుజ్జు రాక్షసుడు " 


మరుగుజ్జు 


రాక్షసుడు 


చాలా రోజుల క్రితం నాటి సంగతి . ప్రపంచానికి ఒక మూల , సముద్ర తీరాన 
ఒక ప్రశాంత దేశం ఉండేది . చిన్న కొండ మీద ఒక అందమైన మహలు 
ఉండేది . అందులో అందమైనరాకుమారుడు మైనిచి , అందమైన 
రాకుమారి ఇచినిచి ఉండేవాళ్లు . 
అక్కడి ప్రజలు ఎంతో కష్టపడి పని చేసేవాళ్లు. తమరాకుమారుడిని , 
రాకుమారిని ఎంతో ప్రేమించేవాళ్లు. అక్కడ సూర్యుడు వెలుగులు 
నింపేవాడు , చంద్రుడు చల్లదనాన్ని పంచేవాడు . అక్కడ ప్రతిరోజూ అంతకు 
ముందురోజులాగే ఉండేది . 
ఒకరాత్రి సముద్రం మీద వెన్నెలను కురిపిస్తున్న చంద్రుడిని 
రాకుమారుడు ,రాకుమారి చూస్తూ ఉన్నారు . 
“ ఎంత అందంగా ఉంది , "రాకుమారి నిట్టూర్చింది . 
“ అవును !" గుసగుసగా అన్నాడురాకుమారుడు . “ అన్ని రాత్రుల లాగానే 
ఇది కూడా ఉంది . జీవితంలో కొత్తది , ఉత్తేజ భరితమైనది ఏదైనా జరిగితే 
బాగుండును అని అప్పుడప్పుడు అనిపిస్తుంది . " 
అప్పుడు చిరిగిన తెరచాపలతో దూరంగా ఒక పడవ 
కనిపించింది . కొంచెం సేపటికి అది తీరాన్ని - 


పడవ 


W 


చేరుకుంది . 


పడవ లోంచి ఒక మరుగుజ్జు దిగాడు . అతడు 
మహలు లోకి వచ్చాడు . “ నేను ఒక తుఫానులో 
చిక్కుకునిపోయాను, " ఆ మరుగుజ్జు చెప్పాడు . 
“ కొంచెం సేపు ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చా ? " 
“ అందమైన , ప్రశాంతమైన మా దేశానికి స్వాగతం, " 
రాకుమారి ఇచినిచి అంది . 

“ ఇక్కడికి కొత్త వాళ్ల ఎప్పుడోగాని 
రారు," అన్నాడు 
రాకుమారుడు మైనిచి . " ఈరోజు మాతో పాటు 
భోజనం చెయ్యి. " 
అన్నం, పుట్టకొక్కులు ,కోడి కూరలను మరుగుజ్జు 
చిటికెలో మింగేశాడు . 


“ మన అతిథికోసం నాట్యం చెయ్యి," అని 
రాజకుమారినిరాకుమారుడు అడిగాడు . 
“ ఈరాత్రి మీకు నేను సంగీతం వినిపిస్తాను, " 
అంటూ వేణువు తీసుకున్నాడు మరుగుజ్జు 
రాక్షసుడు . 
అతడు వేణువు వాయించటం మొదలుపెట్టగానే 

మొదట ఒక చిట్టెలుకదాని మీద నాట్యం 
చేయసాగింది . కొంత సేపటికి అది 
మాయమయ్యి ఒక పాము వేణువుని 
చుట్టుకొని ఉంది . మరి కొంచెం సేపటికిదాని 
స్థానంలో ఒక గుడ్లగూబ వచ్చింది . సంగీతం 
తీవ్ర స్థాయికి చేరుకోవటంతో గుడ్లగూబ 
ఒక్కసారి అరిచి ఎగిరిపోయింది . 
“ అద్భుతంగా ఉంది ! "రాకుమారుడు అన్నాడు... 
“నాకు భయంగా ఉంది , "రాకుమారి మెల్లగా - 
అంది . 
“ మన రాజ్యంలో ఇప్పుడు ఉత్తేజం 
పుడుతుంది , "రాకుమారుడు అన్నాడు . 
కొంచెం సేపటికి వేణువు ఢంకాగా మారింది . 
దాని నుంచి ఉరుముల్లాంటి శబ్దాలు 
రాసాగాయి . 


“ ఇప్పుడు నాట్యం చెయ్యండి !" అరిచాడు 
మరుగుజ్జురాక్షసుడు .రాకుమారిని పట్టుకుని 
రాకుమారుడు నాట్యం చెయ్యసాగాడు . 
“ నా సంగీతానికి అందరూ నాట్యం చెయ్యండి ! " 
అంటూ నౌకర్లను ఆదేశించాడు మరుగుజ్జు 
రాక్షసుడు . 
ఆ నాట్యానికిరాచమహలు కంపించి పోయింది . 


దూరంగా సముద్ర తీరంలో ఉన్న ఒక ముసలి రైతు తన 
కలలోంచి మేల్కొన్నాడు . ఆ శబ్దాలకు అతడు , అతడి భార్య 
గాభరా పడిపోయారు.వాళ్లకి మళ్లీనిద్ర పట్టలేదు . 
సూర్యోదయం వరకు మహలులో నాట్యం కొనసాగింది . 
అలసిపోయిన నౌకర్లుగాఢ నిద్రలోకి 
జారుకున్నారు . 
అప్పుడు ఢంకా కాస్తా వేణువుగా మారిపోయింది . 
“ సంగీతంతో మహలు హోరెత్తిపోయింది ! "రాకుమారి అంది . 
“నాకుచాలా మజా వస్తోంది , "రాకుమారుడు అన్నాడు . 
“ నాతో వస్తే ఇంకా ఎంతో మజా వస్తుంది , " మరుగుజ్జు 
రాక్షసుడు అన్నాడు . 


మరుగుజ్జు చెట్టు మీద నుంచి దూకాడు . " నేను కూడా వస్తున్నాను," అంటూ 
రాకుమారుడు అరిచాడు . 
పూలను తొక్కుతూ వాళ్లిద్దరూ నాట్యం చెయ్యసాగారు . 
"స్పృహలోకిరా ! " అంటూరాకుమారి మొరపెట్టింది , “ ఈ దుష్ట ఆటలు ఆపు !" 
" ఆటలు! " మరుగుజ్జు అన్నాడు. “ నీకొక మంచి ఆట చూపిస్తాను! " 


తరవాత మరుగుజ్జు రాక్షసుడు తోటలోని పెద్ద చెర్రీపళ్ల 
చెట్టు చిటారు కొమ్మను ఎక్కాడు .రాకుమారుడు కూడా 
అతడి వెనకే చెట్టు ఎక్కాడు . ఉన్నట్టుండి ఆ చెట్టు 

కొమ్మలు విరిగి , పడిపోసాగాయి . 
“ మా అందమైన చెర్రీచెట్టును పాడు చేస్తున్నావు! "రాకుమారి 
అరిచింది . “ ఈ అల్లరి వెంటనే ఆపండి !" “ నా స్నేహితుడిని 
అవమానిస్తున్నావు! "రాజకుమారుడుకోపగించుకున్నాడు . 
మరుగుజ్జు రాక్షసుడు చెట్టును గట్టిగా ఊపాడు . చెర్రీపూలు కంకర 
రాళ్లుగా మారిరాకుమారిపై పడసాగాయి . “ అతడిని ఆపండి ! " 
రాకుమారి మొత్తుకుంది . " అతడు దుష్టుడు , మనకు హాని 
చేస్తాడు ! " " ఈపిచ్చిదానిని వదిలించుకో ," మరుగుజ్జు అన్నాడు . 
“ అప్పుడు మనిద్దరం మనకు నచ్చిన పనులు చెయ్యవచ్చు ." 


. 


అతడు చేతులు ఊపగానేఅక్కడ చదరంగం బల్ల ప్రత్యక్షం అయ్యింది . 
చదరంగం లోని పావులురాకుమారిని అక్కడి నుంచి తరిమేశాయి . 
" ప్రియ నేస్తమా , ఆమెవెళ్లిపోయింది ! "రాకుమారుడు కిసుక్కుమన్నాడు . 
“ ఇప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు చెయ్యవచ్చు , ఆనందించవచ్చు ! " 


మహలు నుంచిరాకుమారి పరిగెత్తింది . 
ఆమె పరిగెత్తి, పరిగెత్తి ముసలి రైతు , అతని భార్య ఉండే 
చోటుకి చేరుకుంది . 
“ నా భర్తని, ఇంటిని దుష్టుడైన మరుగుజ్జు నుంచి 
కాపాడుకోవాలి ,"రాకుమారి ఏడుస్తూ చెప్పింది . 
“ మీకు మేం సాయం చేస్తాం, " రైతు చెప్పాడు . 
అందరూ కలిసి తేనీరు తాగారు. “ నాకు ఒక ఉపాయం 
తట్టింది . మీరు నాతో రండి , " అంది రాకుమారి . 


అక్కడ మహలులో రాకుమారుడు , మరుగుజ్జు గంతులేస్తూ 
నౌకర్లను లేపుతున్నారు . 
“ లేవండి ! లేవండి ! "రాకుమారుడు అరుస్తున్నాడు . “ ఇది 
వినోదాల సమయం. నా ప్రియ మిత్రుడు తన మాయాజాలాన్ని 
చూపిస్తాడు . " 


మరుగుజ్జు ఒకపిల్లిమొగ్గ వెయ్యగానే 
రాకుమారుడి ముక్కు నుంచి ఒక ఎలక 

వచ్చింది . అతడు నవ్వాడు . ఎలక 
మాయం అయ్యిరాకుమారుడి నడుముకి 
ఒక పాము చుట్టుకుంది . అతడికి భయం 
వేసింది . పాము మాయమయ్యి ఒక పెద్ద 
గబ్బిలంరాకుమారుడి నెత్తి మీద 

కూర్చుంది . “ ఆపు , ఆపు !" 
రాకుమారుడు అరిచాడు. “ ఈ ఆటలు 

ఇప్పుడు నాకు ఇష్టంగా లేవు . " 
మరుగుజ్జు రెండుపిల్లిమొగ్గలు వేశాడు . అతడు ఒక 
పెద్ద రాక్షసుడిగా మారాడు . అతడి చేతిలో 

మండుతున్న కత్తి ఉంది . ఈ 
“ ఇప్పుడు నాకోసంమాయాజాలం చెయ్యి! " 
రాక్షసుడు అరిచాడు. “ ఈ కత్తిని మింగు . " 
“ నేను మింగలేను , "రాకుమారుడు అన్నాడు . 
“ మనం ఇంతకు ముందు లాంటి ఆటలే 

ఆడుకుందాం , మిత్రమా . " 
“పిచ్చోడా , నేను నీ స్నేహితుడిని కాదు ! "రాక్షసుడు 
గర్జించాడు . “ నిన్ను నాశనం చేసి , నీరాజ్యాన్ని 

ఆక్రమించటానికి వచ్చాను. " 


19 


అప్పుడే భారీకాయుడైన మరొకరాక్షసుడు వచ్చాడు . అతడికిచాలా 
చేతులు ఉన్నాయి , ప్రతి ఒక్క చేతిలో ఒక కత్తి ఉంది 
“ నువ్వు నన్ను భయపెట్టలేవు !" మరుగుజ్జు రాక్షసుడు అరిచాడు . 
“ నీ కంటే పది రెట్లు పెద్దగా అవ్వగలను , నీ లాంటి రాక్షసులను ఒక్క 
గుటకలో మింగెయ్యగలను. " బుసకొట్టినట్టు ఊపిరి పీలుస్తూ 
మరుగుజ్జు రాక్షసుడు ఇంకా , ఇంకా పెద్దగా అవ్వసాగాడు . 
చేతులలో కత్తులతో పెద్ద రాక్షసుడు ముందుకు కదిలాడు . 


ఉన్నట్టుండి ఒక పెద్ద చప్పుడు అయ్యింది . మహలు 
కంపించింది . దేశం అంతా కంపించసాగింది . మరుగుజ్జు 
రాక్షసుడు వెయ్యి ముక్కలుగా అయ్యాడు . 
“రాక్షసుడు చచ్చిపోయాడు, " ప్రజలు ఆశ్చర్యపోయారు . 
“ అతడి మాయాజాలం ముగిసింది ! " 


Ammailunu 


మేలు చేసిన మహాకాయుడి ముందు 


రాకుమారుడు మైనిచి మోకరిల్లాడు . 
“ మీరు ఎవరో నాకు తెలియదు .కానీ, నా 
జీవితాన్ని మీరు కాపాడారు , " అన్నాడు . 
“ ఇక ఏడ్పు ఆపు . నువ్వు మూర్ఖుడి లాగా 
ప్రవర్తించావు !" అంటూ రైతుల భుజాల మీద 
నుంచిరాకుమారి కిందకి దిగింది . 
"ధన్యవాదాలు, ప్రియ స్నేహితులారా ," 
రాకుమారి రైతులతో అంది . “ ఎంతో ధైర్యంతో 

మీరు నాకు సహాయం చేశారు . " 
“ నా ప్రియమైన భార్యా , నా మూర్ఖత్వానికి 
నన్ను క్షమించు . ప్రియమైన ప్రజలారా , ఈ 
మహలును శుభ్రం చెయ్యటానికి మీ 
సహాయంకావాలి . " 


మహలు మళ్లీఅందంగా తయారయ్యింది . దీపాలు 
వెలిగించారు.రాజ్యంలోని ప్రజలందరూ వచ్చారు . 
రుచికరమైన వంటలతో చక్కటి విందు చేశారు . 
రాకుమారుడు తన వేణువుపై మధుర సంగీతం 
వినిపించాడు ,రాకుమారి అందంగా నాట్యం చేసింది . 
అందరూ సంతోషంగా ఉన్నారు . 


తరవాతరాకుమారుడు ,రాకుమారి నిద్రకు ఉపక్రమించారు. అంతలో 
ఒక సేవకుడు వచ్చి , “ మహారాజా , ఒక ఆగంతకుడు బయట తలుపు 
వద్ద ఉన్నాడు!" అని చెప్పాడు . “ ఏం చేద్దాం ?"రాకుమారి అడిగింది . 
“ అతడిని ఏం చెయ్యాలో రేపు ఆలోచిద్దాం , "రాకుమారడు మైనిచి 
అన్నాడు. “ ఇప్పటికి వెన్నెలలో విశ్రమిద్దాం. " 


అయిపోయింది 


